శంకర గురు చరిత్ర ప్రశ్నోత్తర మూలిక 


+? 7 | 
PE | 
కహ 


౯ 
Pp 
= 


"శే గురుభ్యో నమః" ఎద్యార్దిని ఎద్యార్థుల సేకరణ 


WWWw.guruinanam.or 


Disclaimer: This document is not for commercial purpose. 
Page |1 


అయ సూచక 


2.శంకరుల జన్మ వృత్తాంతం == ౮-౮౮ - దద ద దడదడ దడదడ దద ద దద దద 222222222222 22222 
3. శంకరుల-జ్ఞానస్తోత్రం, యూతృభక్తి వాయనతత్త్వం -------౫-----౫-౮-౮౫--౮---------------- 
4. శంకరుల సన్యాసదీక్ష , గురువులని కలుసుకోవడం, యహావాక్యాల యననం ------------------- 
క్క గురు పురము ఆజాజలడాలయాలలలలచచయాడాడాందలలాడాలలలలలరతాడాలణాడలయాలంలలలలదలాడాడాా డర దాం చలంచాలాాలాల 
6. మచ కవులు. త చ అంత తయ 
7. బ్రహ్మ జ్ఞాని, శంకరుల రచనలు, దక్షిణామూర్తి స్వరూపం శంకరులు ------------------------------ 


8. పద్మ పాదాచార్యుని బిరుదు . శంకరుల వ్యాసుల సంవాదం. బ్రహ్మ సూత్ర భాష్యం కి బార్తికం -- 


కొరకు నుండనమిశ్రుని కలియుట = 


9.శంకర భగవత్సాద , యండన మిశ్ర సంవాదం -------------౮లలలలలలలలలదలలలదరలదదలదదదదలదలలదలదంలంలంం 
10.జైమిని యహర్షి వివరణ, ఆది శంకరుల పరకాయ ప్రవేశం , లక్ష్మీనరసింహ కరావలంబ స్తొత్రం- 
11.శంకరుల శ్రీశైల యటా క్షేత్ర యాత్ర, నరసింహ దర్శనం, శివానందలహరి రచన ------------------ 
12. శంకరుల శ్రీశైలం, హరిహర పట్టణయు, మూకాంబిక, బలి అగ్రహార యాత్ర -------------------- 
13.అద్వైత సిద్దాంత సంపత్తి, శృంగేరి, తోటకాచార్య జన్మవృత్తాంతయు --------------------------- 


14. అన్య నుతాల ఖండన, తల్లికి ముక్తి నిచ్చుట, సర్వజ్ఞ పీఠ అధిరోహణ, నలు దిక్కుల ------- 


పీఠస్థాపన, అవతారపరిసయాప్తి | 


Disclaimer: This document is not for commercial purpose. 
Page |2 


శంకర గురు చరిత్ర యొదటి భాగం 


ఉపోదాతం: 
1.శంకర నామానికి అర్ధం అనతి చెప్పండి స్త 
జ. శంకరం :“శం కరోతి ఇతి శంకరః “ : శుభం / శాంతి / సుఖం కలిగించే వాడు శంకరుడు ! 


2. Which great man came up with the correct dates? శంకరుల పుట్టిన 
సంవత్సరము కోట ఎంకట చలం గారు ప్రకారం? 


జ. Kota Venkata Chalam. 500 BC. 500 క్రీస్తు పూర్వము . 
3.Deine 
జ.ద్రష్ట ,దర్శించినవాడు. 


4. Define Hinduism? 
జ. మహర్షులు తపణక్తితో వికసించిన అతీంద్రియ శక్తితో చూసిన శాశ వత సత్యాల 
సమాహారమే హిందూమతం 


5. ఎదాంతము అనగ? 

జ. వేదము యొక్క అంతిమ తీర్చు వేదాంతము. 
6. ఉపాసనలు, పూజలు దేనికోసం చేస్తారు? 

జ. చిత్తశుద్ది, ఈశ్వరానుగ్రహం కోసం. 


7. ద్వంద్వాతీత ఆనందాన్ని పొందటం ఎలా ? 


Disclaimer: This document is not for commercial purpose. 
Page |3 


జ. శరీర, బుద్ది, ప్రాణాలు పోయినా ఎది ఉంటుందో, ఆ మూడింటికీ చైతన్యం దేనివల్ల 
వస్తుందో, దానియందు స్థిరంగా నిలబడి సాక్షిగా చూడగల్లినప్పుడు. 


8. ఆస్తికులు ఎన్ని విధములవారు ? 
జ. ఆస్తికులు షణ్మతాలుగా వ్యాప్తి చెందారు (శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, స్కాన్చ, గాణాపత్య) 


9. షణ్మతాల సమన్వయం చూపి తిరిగి సుప్రతిష్టితం చేసినందుకు ఆదిశంకరులని అము 
అన్నారు? 

జ. షణ్మత ప్రతిష్టాపనాచార్య. 

10. నిగమం అనగా ఎమిటి? 

జ. బేదం. 

11. ఆగమం అనగా ఏమిటి? 


జ. మంత్ర, యంత్ర శాస్త్రాలు, పూజా విధానాలు, ఆలయ విజ్ఞానం, హోమాదులు మొదలగు 
ఆరాధనా పద్దతుల గురించి చెప్తూ మహర్షులు వ్రాసినది. 


12. షడ్డర్శనములు ఎవి ? 


జ. వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత, న్యాయ 
దర్శనములు. 


13. వైశేషిక దర్శన ఆచార్యుడు ఎవరు ? 


జ. కళాద మహర్షి. 


14. యోగ శాస్త్ర ఆచార్యుడు ఎవరు, ఆయన ఎవరి అంశ? 


Disclaimer: This document is not for commercial purpose. 


Page |4 


జ. పాతంజలి, ఆదిశేషుని అంశ. 

15. గౌతముడు ఎ దర్శనమునకు ఆచార్యుడు ? 

జ. న్యాయ 

16. షడ్డర్శనములు, షణ్మతాలు ఎఎ మార్గాల కోసం? 

జ. షణ్మతాలు ఉపాసనా మార్గం, షడ్దర్శనాలు ఆలోచన మార్గం. 
17. ఇన్ని మార్గాలు అందుకు చెప్పబడ్డాయి ? 


జ. సత్యం ఒక్కటే అయినా, జీవులు వారి బుద్ధులు, ఆసక్తులు అనేకం. అందుకు వారి వారి 


బుద్దులని పట్టి శాస్త్రం చెప్పిన దేన్నైనా పట్టుకుని తరించవచ్చునని. 
18. శంకరుల రచనలు వారు ఏ వయస్సుకి పూర్తి చేసారు ? 

జ. 16 వ ఎటకి. 

19. శంకరులు ప్రతిపాదించినది ఒక్క వాక్యంలో ? 

జ. సాత్విక సాధన, తాత్త్విక చింతన. 

20. శంకరులు చూపిన కరుణ ఎన్నింటిగా విభజించవచ్చు? 


జ. అపార వాజ్మయం, దేశాటనం చేస్తూ అవైదిక మతాలని ఖండించటం, పీఠస్థాపనలొ 
సనాతన ధర్మాన్ని సుప్రతిష్టితం చేయడం. 
21. శంకరుల కాలం? 


జ. క్రీస్తు పూర్వం 500. 


22. శంకరుల తత్త్వాన్ని ఇటీవల అనుభవపూర్వకంగా చూపిన మహానుభావుడు ఎవరు ? 


Disclaimer: This document is not for commercial purpose. 
Page |5 


జ. రమణులవారు. 

23. స్వామి వివేకానంద మాటల్లో శంకరులని ఎలా వర్ణించారు? 

జ. "Sankara, the బ్రైన్‌". 

24. వివేకానంద స్వామి అతి చిన్న వయసులో సాధించిన విజయానికి కారణం ? 

జ. ఆదిశంకరులు, వారు బోధించిన తత్త్వం. 

25. నేడు కల్లకు కనపడే శంకరులు? 

జ. శ్రీశ్రీ శ్రీ భారతే తీర్ధ మహాస్వామి వారు. 

26. ప్రస్తుతకాలంలో (21 వ శతాబ్ధం) షణ్మతాల మధ్య సమన్వయము చూపుతూ, 
సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తూ “అభినవ షణ్మతా స్టాపనాచార్య'”'గా బిరుదు 
పొందిన మహానుభావులు ఎవరు ? 

జ. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు 


27.కరుణ definition? 
జ. ఇతరుల దుఃఖమును చూసి తట్టుకోలేని స్థితి .ఇది ఆత్మ గుణము. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page |6 


శంకరుల జన్మ వృత్తాంతం: 


28.which and whose text most accurately narrates 
Adi Sankaraacharya’s life? 


జ. శృంగేరిపీఠం 12వ పీఠాధివీఠాధివిద్యారణ్యస్వామి వారు. 


29. what is the “slogan” to remember in order to 
understand శంకర ఎదాంతం ? 


జ. సాత్విక సాధన తాత్త్విక చింతన . 


30. “Quote” about Adi Sankaraacharya’s mother telling her husband as 
to why they should pray to God for a son?( as said in Sankara విజయం) 
జ. ప్రారబ్ధ కర్మలు తీరడానికి శివుడనే కల్ప వృక్షాన్ని ఆశ్రయిద్దాము. "నో దేవతాసు జడిమా 
జదిమూ మనుష్య" దేవతలయందు జడత్వము ఉండదు .మనుష్యుల యందు జడత్వము 
ఉంటుంది. 


31.ఆదిశంకరుల జీవిత చరిత్ర తెలుసుకోవటానికి ఎ గ్రంధం ప్రమాణం ? అది ఎవరు 
వ్రాసారు ? 

జ. మాధవీయ “శంకర విజయం”. విద్యారణ్యుల వారు వ్రాసారు. 

32. దశమహా విద్యలలో ఎ విద్య ఉపాసనలో ఎ సామ్రాజ్యాన్ని స్థాపించారు ? 

జ. భువనేశ్వరి విద్యాఉపాసన. విజయనగర మహా సామ్రాజ్యం. 

33. హైందవ ధర్మానికి మూల గ్రంధములు ఎన్ని ? వాటి పేరులు ఎమి? 

జ. మూడు 1)శృతి 2)స్ముుతి 3)పురాణాలు 

34. వేదాలకు శాఖలు ఎన్ని? వీటికి ఎన్ని భాగాలు? వాటి పేరులు? 

జ. బుగ్వేదం 21 శాఖలు, సామవేదం 1000, యజుర్వేదం 101. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page |7 


ప్రతి వేదములో. నాలుగు భాగాలు: సంహిత, ఆరణ్యకం, బ్రాహ్మణం, ఉపనిషత్‌ 
( ఎదాంతం ) 
35. హిందూ మతాన్ని స్వామి వివేకానంద మాటలలో వివరించండి ? 
జ. మహర్షులు తమ తపస్సులో పొందిన అతీంద్రియ శక్తితో దర్శించిన శాశ్వత సత్యాల 
సమాహారమే హిందూమతం . 
36. ఆదిశంకరులు తల్లి తండ్రి పర్లు , వారు పుట్టిన చొటు , మాసం, తిధి, నక్షత్రం? 
జ. ఆదిశంకరాచార్యుల వారు కేరళ లో కాలడి, బుషాచలం పర్వతం ఉన్న చట ,పూర్ణ నది 
తీరాన, ఆర్యామ్మ, శివగురు దంపతులకు, వైశాఖ శుద్ధ సప్తమి, ఆరుద్ర నక్షత్రంలో 
జన్మించారు . 
37. విద్యారణ్యుల వారి మాటలో దేవుడు మన సత్సంకల్చ్పములో చేసిన ప్రార్థన ఎందుకు 
తీరుస్తాడు ? 
జ. "నో దేవతాసు జడిమ జడిమా మనుపష్యే" 

దేవతలయందు జడత్వము ఉండదు . మనుష్యుల యందు జడత్వము ఉంటుంది. 
38. విద్యారణులవారు దర్శించిన శంకరుల వర్ణన చెప్పండి? 
జ. తలమీద చిన్న చంద్రవంక, నుదుటి మీద కన్ను ఉన్నట్టు, భుజాలకు శూలం శరిరం 
స్ఫటిక వర్ణం 
39. అన్నిటికి కన్నా గొప్పదైన సంపద ఎది ? ఇది తెలియచేసే శ్లోకం చెప్పండి? 
జ. నమస్కరించటమే అన్నిటికన్నా గొప్ప సంపద. 

“సంపత్కరాణి సకలేంద్రియనందనాని 

సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి | 

త్వద్వందనాని దురితోధరణోద్యతాని 

మామేవ మాతరనిశం కలయంతు నాన్యే| |” 


Disclaimer: This document is not for commercial purpose. 
Page |8 


శంకర గురు చరిత్ర రెండవ భాగం 


శంకరుల-జ్ఞానస్తోత్రం, మాతృభక్తి, వామనతత్త్వం: 
1. ధర్మ అవతారమునకు జ్ఞాన అవతారమునకు తేడా ఎంటి ? 


జ. ధర్మ అవతారం లో ధర్మంలో జ్ఞానం ఉంటుంది. జ్ఞానఅవతారం లో జ్ఞానంలో ధర్మం 
ఉంటుంది. 


2. ఆది శంకరులు జ్ఞాన అవతారం కదా, మరి గురువు దగ్గర ఎందుకు విద్యాభ్యాసం 
చేసారు ? 


జ. గురువు దగ్గర చేరి వేదపఠనం చేస్తే కానీ జ్ఞానం చెప్పటానికి అర్హత రాదు. 
3. సువర్ణ ధార అంటే ఎంటి ? 

జ. సువర్ణధార అంటే మంచి అక్షర వరుస, ప్రకాశించే జ్ఞానము 

4. కనకధార స్తోత్రం పాడినప్పుడు, ఎవరికీ దేవత కనిపిచింది. ఎందుకు ? 

జ. శంకరులకు. ఎవరు స్తోత్రం నిష్టతో పఠిస్తారో వారికి అటువంటి ఫలం సిద్దిస్తుంది 
5. స్త్రోత్రం లో ఎమి ఉండాలి (విద్య/శక్తిలు)? 


జ. యోగ విజ్ఞానం శ తత్వ విజ్ఞానం మంత్రం విజ్ఞానం, ఉపాసన రహస్యం 
ఉంటేనే అది స్తోత్రం 


6. సువర్ణ ధారా స్తోత్రం నుంచి మనం ఎమి గ్రహించాలి ? 


జ. గత జన్మలో ఎమి చేసాము అనుకోకుండా ఈ జన్మలో సత్కర్మలు 
చేయాలి. 


Disclaimer: This document is not for commercial purpose. 


Page |9 


7. ఆమ్నాయం అంటే ఏమిటి ? 

జ. వల్లి ఎయుట 

8. ఆది శంకర చార్య ని ఎప్పుడు దక్షిణామూర్తి లో పోలిచారు (సందర్భము 
చెప్పగలరు) ? 


జ. బాల్యములో అనేక పండితులు వచ్చి వారికి ఉన్న సందేహాలు/ చిక్కుముడి నివృత్తి 
చేసుకోవడానికి వచ్చేవారు అది అచ్చం దక్షిణామూర్తి లాగా ఉండేది; నవయవనుడు- 
బాలుడు రూపంలో గురువు, జ్ఞానం లో పండిన పండితులు, వృద్దులు శిష్యులు. 


9. ఆది శంకర చార్య ని ఎప్పుడు వామన అవతారంలో పోలిచారు (సందర్భము 
చెప్పగలరు) ? 


జ. కేరళ దేశ రాజు గారు పరివారాన్ని శంకరుల వద్దకు లాంఛనాలలో పంపి తన 
ఆస్థానంలో ఆస్థాన పండితులుగ ఉండాలి అని కోరగా, వామనుని వలె సంపదలు 
తిరస్కరించి, తన ధర్మానికి తగ్గట్టుగా జీవించాలని ఉపదేశించారు. 


10. బ్రహ్మచారికి కావలిసింది మరియు నియమాలు ఎమిటి? 


జ. బ్రహ్మచారి నియమాలు భిక్ష , నారచీర కట్టి, కఠిన నియమాలలో జీవించాలి, 
నిరంతరం బ్రహ్మాన్ని అన్వేషిస్తూ ఆత్మ జ్ఞానానికై భౌతిక సుఖాలకు దూరంగా ఉండాలి, 
అని బ్రహ్మ దేవుడు శాస్త్రం లో చెప్పిన నియమములు. 


| ణాలు అన్న రకాలు ? వాటిని ఎలా తేల్చాలి? 
జ. దేవ బుణం - దేవతలకి నమస్కారం చెయ్యాలి 
పితృ బుణం - తల్లిదండ్రుల బుణం తీర్చుకోవాలి పితృ కర్మ చెయ్యాలి 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 10 


ఖుషి బుణం - బుషులు నిర్దెశించిన ధర్మబద్దమైన జీవనం చెయ్యాలి, 
శాస్తాధ్యయనం చెయ్యాలి , బుషుల వాక్యాలు చెప్పేవారిని గౌరవించాలి. 


శంకరుల సన్యాసదీక్ష . ంయుయులం న కలుసుకొవడం, మహావాక్యాల యననం' 


12. శంకరుల 8 సం.ల వయస్సులో ఇంటికి వచ్చిన మహాబుషులు ఎవరు? 

జ. ఉపమన్యు, దధీచి, మరియు గౌతముడు మొదలైన మహాజబుషులు. 

13. బుషులకు శంకరులు ఎవరో తెలుసా? 

జ. తెలుసు. శంకరులు శివాంశ సంభూతులని. మనస్సులో నమస్కరించి, బాహ్యంగా 
ఆశీర్వదించారు. 

14. ఆర్యాంబ శంకరుల భవిష్యత్తు అడుగగా, బుషుల సమాధానం ఎమిటి? 

జ. మీ ఆయన తపస్సుకి మెచ్చి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమై 
అల్బాయుష్కుడయిన జ్ఞాని పుత్రుడుగా కావాలా, దర్హాయుష్కుడయిన మూర్డుడు 
కావాలా అంటి, ఎంటనే శివగురువు జ్ఞానియే కావాలి అని అడిగారు. శంకరుల ఆయువు 8 
సం. అని చెప్పి, 8, 8, 16 సం. అని నిష్క్రమించారు బుషులు. 

15. శంకరుల జీవితం గురించి చెప్పిన శ్లోకం ఎమిటి? 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 11 


జ. అష్ట వర్గ చతుర్వేది 
ద్వాదస సర్వ శాస్త్రువిత్‌ , 
షోడశీ కృతవాం భాష్యం 
ద్వాత్రిమసీ మునిరభ్యగాత్‌. 


16. ఆపత్సన్యాసం అంటే ఏమిటి? 
జ. ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితి కలిగినప్పుడు మోక్షం కావాలి అనుకుంటే, మనస్సులో 
అన్ని విడిచిపెట్టడం, మరణిస్తే ముక్తి లభిస్తుంది. ఒకవేళ తరువాత బ్రతికితే గురువుని 
ఆశ్రయించి దీక్షా సన్యాసం తీసుకోవాలి. 
17. ఈ సందర్భములో గురువుగారు చెప్పిన ఇద్దరు 
మహాపురుషులు ఆపత్సన్యాసం తీసుకున్న వారి పేర్లు ? 
జ. నారాయణ తీర్థులు, త్యాగరాజు. 
18. శంకరుల మాతృప్రేమ వివరణ? 
జ. 1) తల్లిని జ్ఞాతుల సంరక్షణలో ఉంచి సన్యాసాశ్రమమునకు బయలుదేరుట. 
2) అవసాన కాలంలో తల్లి తలచిన ఎంటనే వచ్చి తన ధర్మం కొడుకుగా నిర్వర్తిస్తాను అని 
తల్లి మనసు కుదుట పరిచారు. 
19. శంకరులు గురువుని అన్వేషిస్తూ ఎ నది ప్రాంతానికి వచ్చారు ? 
జ. నర్మదా నది. 
20. శంకరుల గురువుల పరు? 
జ. గోవింద భగవత్సాదులవారు. 
21.ప్రాదేశమాత్రం అంటే ఎమిటి? 
జ. గోవింద భగవత్సాదులవారు ప్రాదేశమాత్రం వున్న గుహ లో సమాధి స్థితిలో వున్నారు. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 12 


అంటే ఆ గుహ 

ద్వారం జానెడు లేదా చుట్టిడు వుంది. అంత చిన్న ద్వారం ద్వారా తన యోగ శక్తిలో లోపలి 
ఎళ్ఫారు . 

22. నీవు ఎవరు అని గురువులు అడిగిన ప్రశ్నకి శంకరుల సమాధానం ఎమిటి? 

జ. పంచభూతాలు, వాటి గుణాలు, ఇంద్రియాలు, వాటి సమూహాలు నేను కాదు. ఇవ్వన్ని 
తీసివేస్తే ఎది మిగులుతుందో అది నేను. సత్‌, చిత్‌, ఆనందం నేను అని పదిళ్లోకాలలో 
తెలియచేసారు. 

23. ఆ శంకరుల సమాధానం ఎ పేరులో ప్రసిద్ధి పొందాయి? 

జ. ఆ శ్లోకాలే నిర్వాణదశకం మరియు 

దశ శ్లోకి అని ప్రసిద్ది పొందాయి. 


శంకర గురు చరిత్ర భూడవ భాగం 


గురు పరంపర: 


1. సన్యాసము అంటే ఎమిటి ? 

జ. సత్యమేదో తెలుసుకుని వైరాగ్యములో సంసారకర్మలను విడచి నివృత్తి మార్గములో 
కేవలము పరమాత్మ చింతనలో ఉండుట . 

2. సన్యాసి యొక్క ముఖ్య కర్తవ్యము ఎమిటి ? 

జ. శ్రవణము ,మననము ,నిధిధ్యాసనము . 

3. సంప్రదాయము అంటే ఎమిటి ? 

జ. బుషులచేత ,గురువులచేత ,పెద్దవారి చేత ప్రకృష్ణముగా పరిపూర్ణముగా శాస్త్ర 


Disclaimer: This document is not for commercial purpose. 
Page |13 


సమ్మతముగా చెప్పబడ్డ విజ్ఞానం. 

4. శాస్త్రము అంటే ఎమిటి ? 

జ. బుషులు తమ తపః శక్తితో పొందిన అతేన్హియ 
అనుభవాన్ని శాస్త్రము అంటారు. 


5. సనాతన ధర్మానికి మొదటి గురువు ఎవరు ? 

జ. నారాయణుడు 

6. చతుర్ముఖ బ్రహ్మగారి ముఖముల పేర్లు ఎమిటి ? 
జ .బుగ్‌ ,యజుర, సామ ,మరియు అధర్వ వేదములు. 
7. ఉపనిషత్తులు ఎదాలను దేనిగా వర్ణన చేశాయి ? 

జ. భగవంతుడి నిట్టూర్పులుగా. 

8. వసిష్ట మహర్షి కి కల వేరు నామాలు ఎమిటి ? 

జ. బ్రహ్మ మానస సంభూతుడు ,ఆది మహర్షి. 

9.గురు పరంపర ఎమిటి ? 

జ. నారాయణుడు, బ్రహ్మ దేవుడు ,వసిష్ట మహర్షి ,శేర్తి మహర్షి ,పరాశర 

మహర్షి ,వ్యాసుడు ,శుకమహర్షి ,గౌడ భగవత్‌ పాదులు ,గోవింద భగవత్‌ పాదులు ,ఆది 


శంకరాచార్యులు . 

10. గౌడ భగవత్‌ పాదులు రచించిన స్తవము పేరు ఎమిటి ?అది దేని గురుంచి ? 

జ. శుభగోదయ స్తవము , శ్రీ విద్య మర్మముల గురించి. 

11. శుభగోదయ స్తవముని స్ఫూర్తిగా తీసుకుని శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన దేది ? 
జ. సౌందర్య లహరి. 

12. చాతుర్మాస దీక్ష అంటే ఎమిటి ? 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 14 


జ. సన్యాసులు 4 మాసములు (వర్ణా కాలములో) అచ్చటికి పరివ్రాజము చెయ్యకుండా ఒకే 
చోట ఉంది ఎదాంత శ్రవణము చేయుట. 

13. సిద్ధ భూములు ఎవి ? 

జ. హిమాలయములు, శ్రీ శైలము ,అరుణాచలం . 

14. ప్రతి రోజు బుషులకు ఏవిధముగా నమస్కరించు కోవాలి ? 

జ. నమో మహాభ్యో , బుషిభ్యో , గురుభ్యో నమః అని. 

15. ప్రస్థాన త్రయం అంటే ఎమిటి ? అవి వేటిని తెలియ బడ్డాయి ? 


జ. 1) ఉపనిషత్తులు : శ్రవణము కోసము 
2) బ్రహ్మసూత్రములు : మననము కొరకు 
3) భగవద్గీత : నిధి ధ్యాసనములకొరకు 


పంచ కోశములు , ద్వైత, విశిషాద్వైత, అద్వైత సమన్వయము: 


16. శంకరులు ఏ పంచకము వ్రాసారు ? 

జ. కాశి పంచకం, అది మన లోని కాశి ని వేదాంత 
పరంగా చూపుతుంది. 

17.ద్రవిడ దేశం నుండి వచ్చిన శిష్యుడు? 


జ. సనంధుడు. 
18. పంచ కోశములు ఎవి? 
జ. 1) అన్నమయ / స్థూల శరిరము అంటే 
కనిపించే శరిరము. 

2) ప్రాణమయ 3) ప్రాణం మనోమయ / మనస్సు 4) విజ్ఞానమయ విజ్ఞానం /సూక్ష్మ 
శరిరము 5) ఆనందమయ సుఖ :దు:ఖం / కారణ శరిరము 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 15 


19. మూడు అవస్థలు ఎవి ? 

జ. జాగృతి, స్వప్న, సుషుప్తి. 

20. తురియ స్థితి అనగా ఎమిటి ? 

జ. pure consciousness. 

21. జాగృతి అవస్థ లో వున్న చైతన్యం పేరు ? 
జ. విశ్వరూప. 


22. స్వప్న అవస్థ లో పేరు ? 


జ. తేజస: 


24. ద్వైత ఎదాంత ఉదాహరణలు ( గురువుగారు చెప్పిన ) 

జ. కరటం సముద్రం యొక్క గొప్పతనాన్ని చూసి నమస్కారము పెట్టుట. 

25. విశిష్టాద్వైత వేదాంత ఉదాహరణ ? 

జ. కెరటం తాను కూడా సముద్రం యొక్క తేజస్సు అని గ్రహింపు. 

26. అద్వైత వేదాంత ఉదాహరణ ? 

జ. కెరటం తాను కూడా సముద్రంలోనిదే అని తెలుసుకొని సముద్రంలో కలయిక. 


27. చండాలుడి దర్శనం అయ్యాక రచించిన స్తోత్రం? వాటిలో ఎన్ని శ్లోకాలు ? 
జ. మనీషా పంచకము(5). 

28. చండాలుడు ఎవరి అవతారం, కుక్కలు ఎమిటి ? 

జ. విశ్వనాధుడు , కుక్కలు నాలుగు వేదములు. 


Disclaimer: This document is not for commercial purpose. 


Page | 16 


29. స్వామి శంకరులకు ఎమని సెలవు ఇచ్చారు ? 
జ. ఆత్మ దృష్టి కలిగి చూడాలని. 


శంకర గురు చరిత్ర నాలుగవ భాగం 


బ్రహ్మ జ్ఞాని, శంకరుల రచనలు, దక్షిణామూర్తి స్వరూపమే శంకరులు: 
1. బ్రహ్మ జ్ఞాని అంటే ఎవరు? 

జ. త్రిగుణాలకి అతీతుడైనటువంటి వాడు. 

2. ఆధ్యాత్మిక సాధన అంటే ఎమిటి? 

జ. ఆధ్యాత్మిక సాధన అంటే రజో తమో గుణములను 
తగ్గించు కుంటూ సత్వ గుణం పెంచుకోవడం. 
3.గుణాతీత స్థితి పొందినవారికి ఎ రెండు వుండవు? 
జ. విధి, నిషధములు వుండవు. 

4. విధి, నిషేధములు అంటే ఎమిటి? 

జ. విధి అంటే చయ్యవలసినది, నిషేధము అంటే చెయ్యకూడనిది. 

5.హేయో ఉపాదేయ వర్ణిత అన్న లలిత సహస్ర నామం లో "హేయో" అంటే 
ఏమిటి,"ఉపాదేయ" అంటే ఎమిటి? 

జ."హేయీ" అంటే విడిచి పెట్టవలసినది, "ఉపాదేయ" అంటే స్వీకరించవలసినది. 


6. శంకరులు కల్లుకుండ వాడు ఎవరని తెలుసుకున్నారు? తెలుసుకుని ఎం చేశారు? 
జ. శంకరులు కల్లుకుండ వాడు బ్రాహ్మి భూతుడు అని తెలుసుకుని నమస్కరించారు. 
7. ప్రస్థానత్రయం అంటే ఎమిటి? 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 17 


జ. ప్రస్థానత్రయం అంటే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ,ఉపనిషత్తులు. ఈ మూడింటికి 
శంకరులు భాష్యం వ్రాసారు. 

8. ఎన్ని ఉపనిషత్తులు ప్రధానం? అవి ఎమిటి? 

జ. పది. అవి - ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ , ఐతరేయ, 
ఛాందోగ్య, బృహదారణ్య. 

9. శంకరులు ప్రస్థానత్రయం రచించినప్పుడు వారి వయస్సు ఎంత? 

జ. 12 సంవత్సరాలు. 

10.శ్రవణానికి, మననానికి, నిధి ధ్యాసనానికి ఎ రచనలు ముఖ్యం ? 

జ. శ్రవణానికి ఉపనిషత్తులు, మననానికి బ్రహ్మ సూత్రాలు , నిధిధ్యాసనానికి భగవద్దీత 
యుఖ్యుం. 

11. ప్రకరణ విద్య ద్వారా ఎమి నేర్చుకోవచ్చును ? 

శంకరులు ఎ ప్రధాన సిద్ధంతాం ప్రతిపాదించారు? 

జ. ఎదాంతం, అద్వైతం 

12. వివేక చూడామణి ఎ సాహిత్యం (కేటగిరీ) లోకి వస్తుంది? 

జ. ప్రకరణ సాహిత్యం. 

13. ఆత్మజ్ఞుడు అంటే ఎవరు? 

జ. తనని తాను చంపుకునేవాడు, తరించే జన్మ వచ్చినా ఉపయోగించుకోలెేని వారు. 
14. వివేకం లో ఎది తెలుసుకోవాలి? 

జ. నిత్యం, అనిత్యం వివేకంలో తెలుసుకోవాలి. 

15. ఎక శ్లోకి, దశ శ్లోకి రచనలు ఎమిటి? 

జ. శంకరులు ఎక శ్లోకి ఒకటే శ్లోకం లో వేదాంత విద్య అంతా చెప్పారు, దశ శ్లోకి 1000 
శ్లోకాలలో రచించారు. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 18 


16. శంకరులు ఎక్కువ రచనలలో యేమని చెప్పారు? 

ఆ.జాగృక, ఆందరగా బులుక్‌.. 

17. శంకరులు చెప్పిన మూడు రకముల సాహిత్యములు ఎమిటి? 

జ. 1) భాష్యగ్రంధాలు 2) ప్రకరణ సాహిత్యం 3) స్తోత్ర సాహిత్యం. 

18. వేదము ఎన్ని రకముల దేవతలను చెప్పింది? 

జ. 2, ఉపాస్య దేవతలు, విశ్వాన్ని నడిపి దేవతలు 

19. ఎవరు శంకరుల దివ్య రూపంలో వచ్చారు? 

జ. ఉపాస్య దేవత అయినా దక్షిణామూర్తి ఈ ఆది శంకరాచార్య 

భగవత్సాదులవారి రూపంలో వచ్చారు. 

20. దక్షిణామూర్తి యొక్క 4 చేతులు ఎటిని సంకేతిస్తున్నాయి? 

జ. అమృత కలశం, స ఎటిక మాల, పుస్తకం, చిన్ముద్ర. 

21. దక్షిణామూర్తి ఎ రెండు చేతులు లోపలికి లాగేసుకుని, ఎ రెండు చేతులలో శంకరుల 
రూపం లో వచ్చారు? 

జ. అమృత కలశం, స్ఫటిక మాల లాగేసుకుని, పుస్తకం చిన్ముద్ర లో శంకరుల రూపంలో 
వచ్చారు. 

22. జ్ఞానం కోసం ఎవరిని గురువుగా పెట్టుకోవాలి, ఎమని ధ్యానం చేయాలి? 

జ. శంకరులను గురువు గా పెట్టుకొని “శివాయ గురవే నమః" అని ధ్యానం చేయాలి. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 19 


పద్మ పాదాచార్యుని బిరుదు, శంకరుల వ్యాసుల సంవాదం, బ్రహ్మ సూత్రం భాష్య వార్తికం 
కొరకు మందనమిశుని కలియుట: 


23.శంకరుల వారు ఎన్ని రకాలుగా మన్మధుడుని జయించారు? 


జ. శంకరుల వారు రెండు రకాలుగా (అందం లోను , కామం లోను ) మన్మధుడిని జయించా 
రు. స్పటిక సమానమైన శరిరం తో, మన్మధుడి కన్నా గొప్ప అందగాడు. చిన్ముద్ర లో జ్ఞా 
న్నాన్ని అందించి కామాన్ని జయించారు. 


24. చిన్ముద్ర యొక్క అర్థం ఎమిటి ? 
జ. ముఖ్యముగా రెండు అర్థములు ఉన్నాయి. 
1) మూడు ఎేళ్ళు తెరుచుకున్న వి, రెండు వేళ్ళు కలిసినవి. ఇది చిన్ముద్ర. 


ఆస్థి (ఉన్నది), భాతి (ప్రకాశిస్తుంది, చిత్త), ప్రియం (ఆనందం) ఈ మూడు, మూడు వేళ్ళను 
సూచిస్తుంది. ఇది బ్రహ్మం యొక్క లక్షణం. నామం, రూపం. ఈ రెండు, రెండు వేళ్ళను 
సూచిస్తుంది. ఇది ఉపాధి యొక్క లక్షణం. సత్‌ చితిఆనందమే బ్రహ్మం యొక్క స్వరూపం. 
జగత్‌ స్వరూపం నామం, రూపం. 


ఉదా] | బత్తాయి పండు నామం రూపం, అందులోని రసం 


సచ్చిదానందం 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 20 


మనం నామం రూపం వదిలేసి సత్‌ చిత్‌ ఆనందమే అని తెలుసుకోవాలి. నామం రూపం తీ 
సేస్తే మిగిలేది చిన్ముద్ర చిహ్నం. 

2) ప్రపంచం మూడు రకాలు. స్థూల సూక్ష్మ కారణం, జాగ్రతి స్వప్న సుషిప్తి, సృష్టి స్థితి ల 
యం. ఈ మూడు, మూడు ఎేళ్ళును సూచిస్తుంది. ఈ మూడింటిలో జీవుడు కలిసాడు. ఈ జీ 
వుడు నాలగవ వాడు.చూపుడు వేళ్ళు జీవుదికిసంకేతం. ఈ నాలుగింటికి ఆధారం పరమా 
త్మ. బొటన వేలు పరమాత్మ కి సంకేతం. మెల్లిగా జీవుడు పరమాత్మ ని పట్టుకున్నాడు. అ 
ప్పుడు జీవుడు, ఈశ్వరుడు కలిసి పూర్ణం అయ్యారు. ఇదె చిన్ముద్ర చిహ్నం. 

25. సనందుడికి పద్మ పాదాచార్యుడని పేరు ఎలా వచ్చింది? 


జ. శంకరుల ప్రియ శిష్యుడు సనందుడు. మిగిలిన శిష్యులు కొంత అసూయ పడ్డారు. శంకరులు 
వీళ్ళకి పాఠం చెప్పాలనుకున్నారు. గంగ ఒడ్డులో పాఠం చెప్తున్నప్పుడు సనందుడు లేని సమ 
యం లో, సనందా! 

ఎక్కడ ఉన్నావ్‌ అనిపలికారు. గంగ ఆవల ఒడ్డులో ఉన్న సనందుడు విని ఎంటనే గంగ దాటా 
రు, అప్పుడు గంగ, సనందుడి ప్రతి పాదం కింద పద్మములు పెట్టింది. అది చూసి శిష్యులకి అ 
సూయ తొలగింది. అప్పటి నుంది ఆయనకి పద్మ పాదాచార్యుడని పెరు వచ్చింది. 


26. శంకరుల వ్యాసుల మధ్య దేని గురుంచి చర్చ జరిగింది? ఎన్ని రోజులు? 


జ. శంకరులు బ్రహ్మ సూత్రం భాష్యం పాఠం చెప్తున్నప్పుడు వ్యాసుల వారు వృద్ద బ్రాహ్మణు 
ని రూపం లో వచ్చి తృతీయ అధ్యాయం లో ఒక సూత్రం గురుంచి చర్చ చేసారు. ఆ సూత్రం 
: తదనంతర ప్రతి పాతవా రంహతిసమృ్బరిష్వతః ప్రశ్న నిరూపాభయ్యామ్‌. ఈ సూత్రం శంక 
రులు వ్యాసులు 8 రోజులు చర్చ చేసారు. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 21 


27. శంకరులు వ్రాసిన బ్రహ్మ సూత్రం భాష్యంకు వార్తికం రాయడానికి ఎవరిని ఎన్ను కున్నా 
రు? 


జ. కుమారుల భట్టు అని గొప్ప కర్మ సిద్ధాంతికుని ఎన్ను కున్నారు. శంకరులు కలిసే సమ 
యంకి ఆయన త్రుషాగ్ని వేసుకుని శరిరం త్యాగం చేస్తున్నారు. అప్పుడు ఆయన తన శి 
ష్యుడు మండనమిశ్రుని కలిసి ఆయన చేత వార్తికంరాయించమని సలహా ఇచ్చారు. 


శంకర గురు చరిత్ర ఐదవ భాగం 


శంకర భగవత్సాద, మండనమిశ్ర సంవాదం: 
1. కర్మ మార్గ ప్రతిష్టాపరుడు ఎవరు ? ఆయన శిష్యుడెవరు? 
జ. కుమారుల భట్టు శిష్యుడు మండనమిశ్రుడు. 


2. స్వతః ప్రమాణము, పరత ప్రమాణము అంటే ఎమిటి? 

జ. వేదము స్వతః ప్రమాణము. అది సత్యము. వేరే ఉపమానముల అవసరము లేదు. 
ఉపమానముల అవసరం ఉన్నది పరత ప్రమాణం. 

3. శంకరులు, మండన మిత్రుడి మధ్య ఏ విషయముపై వాదన జరిగింది? 

జ. వేదాన్ని ప్రమాణం గా తీసుకుని కర్మ గొప్పదా, జ్ఞానము గొప్పదా అన్న విషయముపై 
వాదన జరిగింది. 

4. కర్మ సిద్ధాంతం అంటే ఎమిటి ? 

జ. చేసిన పనులకి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మరు జన్మ లోనికి కూడా అనుభవంలోకి 
వస్తుంది. ఎది అనుభవిస్తున్నా అది కర్మల ఫలితమే. ప్రతివాడూ కర్మ ఫలం 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 22 


అనుబవించవలసిందె. 

5. సత్‌ కర్మని ఆచరించటం వలన లభించే అపూర్వమునకు 
మరొక పేరు ఎది ? 

జ. అదృష్టము. 

6. కర్మ మీమాంస లోని లోపము ఎమిటి ? 

జ. భగవంతుని పక్కకు పెట్టివరకూ పోతుంది. భక్తి, 
జ్ఞానముల అవసరము కనిపించదు. 

7. ఈశ్వరుడికి, కర్మకు, కర్మ ఫలమునకు సంబంధం 
ఎమిటి? 

జ. కాలముననుసరించి కర్మ ఫలము లభిస్తుంది. ఈశ్వరుడు కాల స్వరూపుడు. కర్మ ఫల 
ప్రదాత. జీవులకు వారి వారి కర్మలకి అనుగుణమైన ఫలమును అందిస్తాడు. ఈశ్వరునికి 
అర్పణముగా చేసిన కర్మ బంధకారి కాకుండా మోక్షకారి అవుతుంది. 


9. బ్రహ్మము అంటే ఎమిటి ? 

జ. దేని నుండి అన్నీ పుడతాయి, దేనివల్ల పెరుగుతాయో, దేనిలో లయమవుతాయో, అదే 
బ్రహ్మము. 

10.జీవుడు, ఈశ్వరుడు బేరువేరా ? 

జ. ఒకటే. అంతఃకరణమందు ప్రతిబింబించిన ఈశ్వర శక్తి య జీవుడు. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 23 


జెమిని మహరి వివరణ, ఆది శంకరుల పరకాయ పఎశం , లకి నరసింహ కరావలంబ 


11 .కర్మ ఎలా చేస్తే మోక్షానికి కారణం అవుతుంది? 

జ.కర్మ నిష్కామముగా మరియు ఈశ్వరార్చణ బుద్దితో చేస్తే మోక్షానికి కారణం 
అవుతుంది. 

12. ఉభయభారతి మండనమిశ్రుడు మరియు శంకరుల మెడలో దండలు ఎందుకు 
వేసింది ? అవి ఎటువంటివి ? 

జ. ఉభయభారతి తన పాతివ్రత్య శక్తి తో ఆ దండలు వేసింది. ఎవరు ఓడితే వారి మెడలో 
దండ వాడుతుంది. అమ్మవారు గృహిణిగా అతిధి మర్యాద చూసుకోవాలి కనుక తాను 
అక్కడ పూర్తి సమయం వుండలేదు కనుక ఎవరు గెలిచారో నిర్దారణ కోసం అటువంటి 
మాలలు వేసింది. 

13. సర్వజ్ఞుడు అంటే ఎవరు? 

జ. సర్వజ్ఞుడు అంటె అన్నీ ఈశ్వరమయం అని తెలిసినవాడు. 

14. శంకరులు ఎవరి శరీరంలోకి ప్రవేశించారు? 

జ. శంకరులు అమరకుడు అనే రాజు శరిరం లోకి ప్రవేశించారు. 

15. యోగికి ఎ యోగ విద్య ద్వారా వేరే శరీరం లోకి ప్రవేశించడం సాధ్యం ? 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 24 


జ. వబ్రోలి యోగం ద్వారా ఇది సాధ్యం. 

16. మన శరీరం లో ప్రాణ వాయువులు ఎన్ని ? అవి ఎవి? 

జ. మన శరిరంలో ప్రాణములు వాయువుల రూపం లో ఉంటాయి. అవి పది. ప్రాణ 
వాయువులు ప్రాణ, అపాన,వ్యాన,ఉదాన మరియు సమాన వాయువులు. ఉప ప్రాణాలు 
నాగ,కూర్మ,కృకర,దేవదత్త మరియు ధనంజయ వాయువులు. 

17. మరణ సమయంలో శరీరంలోంచి ఎ వాయువు చివరిగా వెడుతుంది? 

జ. ధనంజయ వాయువు. 

18. శంకరులు రాజు శరీరంలో తాను నేర్చున్న విద్యను ఏ గ్రంధం రూపంలో వ్రాసారు ? 
జ.అమరుక కావ్యం పేరు అమరుకం. 

19. తన దెహం దగ్గం అవుతున్నప్పుడు శంకరులు బము సారు? 

జ. లక్ష్మి నృసింహ కరావలంబ స్టోత్రం లో అగ్ని తత్త్వం అయిన లక్ష్మి నృసింహ స్వామిని 
స్తుతించారు. 

20. ఉభయభారతి ఎవరి అంశ ? ఎందుకు అవతరించింది ? 

జ. ఉభయభారతి సరస్వతి దేవి అంశ. దూర్వాసుని శాపం వల్ల భూమి పై అవతరించింది. 
21. ఎద్యలు ఎన్ని రకాలు? 

జ. అపరా విద్య మరియు పరా విద్య.అపరా విద్యలు అంటే లౌకిక విద్యలు. పరా విద్య 
అంటే బ్రహ్మ విద్య. 

22. ఉభయభారతిని శంకరులు ఎమని ప్రార్థించారు? 

జ. శారద రూపమైన తల్లిని తాను స్థాపించ బోయే శృంగేరి పీఠం లో శారదగా 
ఆరాధింపబడమని అర్ధించారు. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 25 


23. ధర్మ సూక్ష్మము అంటే ఎమిటి? 


జ. పైకి పాపముగా గా కనబడినా లోతుగా ఆలోచిస్తే అది ధర్మము. దానినే ధర్మ సూక్ష్మము 
అంటారు. 


శంకర గురు చరిత్ర ఆరయ భాగం 


శంకరుల శ్రీశైల మహా క్షేత్ర యాత్ర, నరసింహ దర్శనం, శివానందలహరి రచన: 

1. యోగములు ఎన్ని రకములు అవి ఎమిటి? 

జ. మంత్ర యోగ, లయ యోగ, నాద యోగ, హఠ యోగ మరియు రాజ యోగం. 
2. శ్రీఆది శంకరులు శ్రీ శైల మహా పుణ్య క్షేత్రం లో ఎన్ని గ్రంధాలను రచించారు? అవి 
ఏమిటి? 

జ. శివానందలహరి: 100 శ్లోకాలగ్రంధం 

యోగతారావళి: యోగగ్రంధం. 

3. పద్మ పాదునికి మొదటి సారిగా శ్రీ లక్ష్మి నరసింహ 
స్వామి ఎ క్షేత్రం లో దర్శన మిచ్చారు ? 

జ. అహోబిల క్షేత్రం. 

4. మండనమిశ్రుని శంకరులు ఎ నామంలో పిలిచేవారు ? 


జ. సురెశ్వరాచార్యులు. 

5. శ్రీ ఆది శంకరులను శ్రీ శైలం లో ఎ శిష్యుడు తన తపస్సు శక్తి లో రక్షించుకున్నాడు ? 
జ. పద్మపాదాచార్యులు తన నృసింహోపాసనలో శంకరులని కాపాలికుని బారి నుండి 
రక్షించారు. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 26 


శంకరుల శీశెలం, హరిహర పటణము, మూకాంబిక, బలి అగహార యాత: 


శంకరుల శ్రీశైలం, హరిహర పట్టణము, మూకాంబిక, బలి అగ్రహార యాత్ర: 
6. గోకర్ణములో ఉన్న దేవుడు ఎవరు? 

జ. మహా బలిశ్వరుడు. 

7. సరితము అంటే ఎమిటి? 

జ. జలము. 

8. ప్రహాదము అర్ధము ఎమిటి? 

జ. గొప్ప ఆనందముతో కూడిన ఉత్సహము కలవాడు. 
9. మూకాంబిక ఏ రూపము? 

జ. నారాయణీ రూపం. 

10. పరశురాముని గురువు ఎవరు? 


జ. దతాతలి నము. 

11. శంకరుల పరమ గురువు ఎవరు? 

జ. గెడభవత్పాదుల వారు 

12.గౌడభవత్పాదుల వారు రచించిన గ్రంధము ఎది? 
జ.శుభగోదయస్తవము . 

13. షడూర్ములు అంటే ఎమిటి? 

జ. ఆకలి, దప్పిక , జర , మరణము,సుఖ: దుఃఖాలు. 
14. షద్భావములు అంటే ఎమిటి? 

జ. జాయతే , అస్థి, విపరిణామతే,వర్దతె, క్షీయతే, నస్యతే. 


Disclaimer: This document is not for commercial purpose. 


Page | 27 


శంకర గురు చరిత్ర ఎడవ భాగం 


అద్వైత సిద్దాంత సంపత్తి, శృంగేరి, తోటకాచార్య జన్మవృత్తాంతము: 


1)శంకరులు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ? 


జ) ఆది శంకరులు వేద వేదాంతములలో ఉన్న అద్వైత సిద్ధాంతాన్ని 
ప్రతిపాదించారు. 


2) అద్వైత సిద్ధాంత తత్వానికి సాధన సంపత్తి ఎది ? 


జ) శాస్త్ర సమ్మతమైన సత్కర్మ ,సత్స్రవర్తన, భగవత్‌ భక్తి. 
3) శంకరులు వ్రాసిన ప్రకరణాలు ,భాష్యాలు ,స్తోత్రాలలో ఉన్న తత్వం ఎమిటి ? 
జ) సత్ప్రవర్తన “సత్కర్మ ,భక్తి ,ఎదాంత ధర్మతత్వాన్ని తెలుపుతాయి. 


4) పూర్వ జన్మ వాసనాబలం వల్ల జన్మలు లభిస్తాయని ఎవరి వృత్తాంతం 
తెలుపుతుంది ? 


జ) హస్తమలకాచార్యుడి జన్మ వృత్తాంతం. 

5) విభా౦డకుడు ఎవరు అతడి ఆలయం పేరేమి ? 

జ) బుష్యశృంగుడి తండ్రి విభా౦డకుడు. వీరి ఆలయం పేరు వలహానికేశ్వరాలయం. 
6) శృంగేరిలో లింగానికి కొమ్ము ఎందుకుంటుంది ? 


జ) బుష్యశృంగుడు అంగరాజుకు అల్లుడు కానీ చివరి జీవిత దశలో శృంగేరిలో తపస్సు 
చేసి శిబైక్యం చెందాడు అందుకు నిదర్శనంగా లింగానికి కొమ్ము ఉంటుంది. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 28 


7) సూత మహర్షి వేదాంత శాస్త్రాన్ని ఒక్క మాటలో చెప్పిన వాక్యం ఎది ? 

జ) | | సర్వం బ్రహ్మ మయం।| | ఈ వాక్యం అర్దమవుటకు శాస్త్రాధ్యనం అవసరం. 

8) అహంకారం దేనివల్ల వస్తుంది ? 

జ) విద్య ,ధనం ,పదవి ,యవ్వనం వల్ల అహంకారం వస్తుంది. అవి తీసేస్తే గొప్ప జ్ఞ్యాని 
అని చెప్పవచ్చు. 

9) మానవ ప్రయత్నం వల్ల పొందలేనిది గురు కటాక్షం వల్ల లభిస్తుందని తెలుపుటకు ఏ 
శిష్యుడి పేరు చెప్పవచ్చు ? 

జ) శంకరుల 4శిష్యులలో తోటమలకాచార్యుడు .అతడి మొదటి పెరు గిరి. 

10) భామతి వ్యాఖ్యా అని గ్రంధం వ్రాసిన దెవరు ? 


జ) వాచస్పతి మిత్రుడు .ఇతడు పూర్వజన్మలో మండనమిశ్రుడు. 


అన్య మతాల ఖండన, తల్లికి ముక్తి నివృట, సర్వజ్ఞ పీఠ అధరోహణ, నలు దిక్కుల 
పీఠగాపన, అవతారపరిసమాప్తి: 


11 శంకరుల వారు ఆశేతుహిమాచలం పర్యటించి ఎన్నిమతాలను ఖండన చేసార? 
జ. 72 


12. అమ్మను సగుణ బ్రహ్మముగ భగవంతుడు ఉన్న లోకములకి (వైకుంఠానికి) పంపడానికి 
ఎ రూపాన్ని ధ్యానించారు? 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 29 


జ.శేషపర్యంకం పై ఇరు వైపులా నీలా దేవి, భూదేవి సేవిస్తూ, లక్ష్మి దేవి స్వామి పాదములు ఒ 
డిలో పెట్టుకుని లాలిస్తు ఉన్న నారాయణుడి రూపాన్ని. 


13. దహనం ఎలా చెయ్యాలని గురువు గారు చెప్పారు? 


జ.దహనం అంటే యజ్ఞద్రవ్యంగా దేహాన్ని ఇవ్వటం అని, తాను నిత్యాగ్నిహోత్రుడుగా ఉంటే 
ఇంట్లో ఉన అగ్నిలో లేనివాళ్లు విఛ్చినాగ్ని రగిలి న మంత్రితం చేసి ఆ అగి he) 


చేయ్యాలని. 

14. తల్లికి ముక్తిని ఇచ్హిన వాళ్లు ఎందరు? 

జ. నారాయణ అవతారమైన కపిలాచార్యుడు, ఆదిశంకరులు ఇద్దరె. 
15. శంకరులు తల్లిని ఎలా దహనం చెసారు? 


జ. యోగశక్తితో అమ్మ భుజాన్ని మదనం చేసి అందులోంచి పుట్టిన అలౌకిక అగ్నితో దహ 
నం చేశారు. 


16. శంకరులు సర్వజ్ఞ పీఠాన్ని ఎలా అధిరోహించారు? 


జ. సరస్వతిదేవి సందేశంలో దక్షిణపథం నుండి కాష్మిరదేశ సరస్వతి పీఠానికి ఎల్లి మిగతా పం 
దితులలో శాస్త్రవాదన చేస్తే, వారు ఆయన ముందు మోకరిల్లి ఈ పీఠం మీదే అన్నట్లు గా 
జయ జయ ధ్వనుల నడుమ 

మహబుషుల నలువైపులా కూర్చుండగా దెవతులు పైనుండి పూలవాన కురిపిస్తూండగా 
దండవీటంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు 


17.సర్వజ్ఞ పీఠా అధిరోహణ ఘట్టం ఎంత గొప్పదని గురువు గారు చెప్పారు? 


జ. రామాయణంలో పట్టాభిషక ఘట్టం అంత. 


© 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 30 


18. పశ్చియం ఖైపు స్థాపించిన పీఠం వివారాలు? 
జ. గోమతి నది తీరంలో ద్వారకలో కాళికాపీఠం స్టాపించి, అక్కడ పద్మపాదాచార్యులని ఆచా 
ర్యులుగా పెట్టి సామవేదీయమైన తత్వమసి మహావాక్యాన్ని పెట్టారు (జాంనగర్‌, గుజరాత్‌). 


19. ఉత్తరాన స్థాపించిన పీఠం వివారాలు? 


జ. అలకనంద బదరి ప్రాంతలో జ్యోతిర్మఠం పెట్టి, అక్కడ తోటకాచార్యులని ఆచార్యులుగా, 
అధర్వైదీయమైన అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యం పెట్టరు (బదరి, ఉత్తరాఖండ్‌). 


20. తూర్పు వైపు స్థాపించిన పీఠం వివారాలు? 


జ. మహాదనదితీరంలో గోవర్దన మఠం ప్రజ్ఞానం బ్రహ్మ అనే బుగ్వేద వాక్యం హస్తామలకా 


WY 


చార్యులని పెట్టరు (పూరి, ఒరిస్సా). 
21. దక్షిణం వైపు స్థాపించిన పీఠం వివారాలు? 


జ. శృంగేరిలో శారదాపీఠం యజుర్వైదీయమైన అహం బ్రహ్మస్మి అనే వాక్యంలో సురేశ్వరా 


లో 


చార్యులని నియమించారు (శృంగేరి, కర్నాటక). 
22. కాంచి పీఠం కూడ శంకరులి పెట్టారని ఎక్కడ ఉన్నది? 
జ. కాంచి పీఠ లల, అలానే అన్ని శంకర పీఠలలొ చేసే సహస్రావళి బట్టి. 


23. కేదార్‌ లోపరమేశ రుడు ఇచ్చిన 5 స్పరిక లింగాలు శంకరులు ఎక్కడ ఆరాధింపబడు 


తున్నాయి? 


జ. అవి కేదార్‌ లో, నేపాల్‌ లోని పశుపతినాత్‌ లో, చిదంబరెశ్వరం లో, 
కాంచీపురంలో,శృంగేరిలో ఇప్పటికి పీఠాదీశ్వరులచే ఆరాధింపబడుతున్నాయి. 


Disclaimer: This document is not for commercial purpose. 
Page |31 


24. బదరిలోని శంకరతీర్థం ఎలా ఎర్చడింది? 
జ. తీవ్రమైన చలిలో ఒక చోట తన పాదంలో నొక్కి తీసినవెంటనే ఉష్ణ తీర్ధం ఏర్పడి అది శంక 
రతీర్ధంగా ఇప్పటికీ ఉంది. 


25. ఎవరు శంకరులని కైలాసానికి రమ్మని కోరారు? 

జ. సిద్దులు, దెవతలు వచ్చిన పని అయ్యిందని 

27. శంకరులు ఎలా పరంధామం చెరుకున్నారు? 

జ. కార్యావరోహణ దీక్షలో 3౩2వ ఎట అవతార పరిసమాప్తి చేసి 
28. శంకరులు ఇప్పటికీ ఎ రూపంలో ఉన్నారు? 


జ. వారు వాజ్మయ రూపంలో, పీఠాదిపతుల ఆశ్వీర్వాద రూపంలో నేటికి ఉన్నారు. 


గురువు గారు చెప్పిన, నిత్యం పఠించుకునే ప్రధానమైన స్తోత్రాలు: 


అర్వాణ పషట్కయు: 
మనోబుద్ద్యహంకారచిత్తాని నాహం - న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రూణనేత్రె 
న చ వ్యోమభూమిః న తేజో న వాయుః - చిదానందరూపః శివో౭హం శివో౭హమ్‌ || ౧|| 
న చ ప్రాణసంజ్ఞో న బై పంచవాయుః - న వా సప్తధాతుర్న వా పంచకోశః 
న వాక్‌ పాణిపాదౌ న చోపస్టపాయూ - చిదానందరూపః శివో=హం శివో=హమ్‌ || ౨ || 


న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ - మదో నైవ మే నైవ మాత్సర్యభావః 
న ధర్మో న చార్లో న కామో న మోక్షః - చిదానందరూపః శివో౭ హం శివో౭హమ్‌ || ౩ || 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 32 


న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం - న మంల్రో న తీర్ధం న వేదా న యజ్ఞాః 
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా - చిదానందరూపః శివో౭హం శివో౭హమ్‌ || ౪|| 


న మృత్యుర్న శంకా న మే జాతిభేదః - పితా నైవ మే నైవ మాతా న జన్మ 
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః - చిదానందరూపః శివో౭హం శివో౭హమ్‌ || ౫ || 


అహం నిరి లు ఎ నిరాకారరూపో - విభురా వ్య సర పత్ర సరే పంద్రయాణామ్‌ 
సదా మే సమత్వం న యుక్తిర్న బంధః - చిదానందరూపః శివో౭హం శివో౭హమ్‌ || ౬|| 


Link to Nirvana Satakam: 
https:/ /www.vyoutube.com/watch?v=br29S GBBIQ&app=deskto 


యనివాపఇ్నూకం: 
అన్నమయాదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాత్‌ | 
యతివర దూరికర్తుం వాళ్ళుసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి ॥ 
ప్రత్యగ్వస్తుని నిస్తరజసహజానన్దావబోధామ్ముధా 
విప్రో౭యం శ్వపచో౭యమిత్యపి మహాన్కో౭యం విభేదభ్రమః | 
కిం గజామ్చుని బిమ్బితే-మృరమణా చాణాలవీధథీపయః 


పూరే వా౭న్తరమస్తి కాళ్చానఘటిమృత్కుమృయోరా నిచామ్బురే | 


జాగ్రత్స్వప్న సుషుప్తిషు సుటతరా యా సంవిదుజ్బమృతే 


యా బ్రహ్మాదిపిపీలికాన్తతనుషు ప్రొతా జగత్వ్సాకిణ్‌ | 


సైనా బాహం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే- 


Disclaimer: This document is not for commercial purpose. 


Page |33 


చ్చాణ్ఞాలో౭స్తు స తు ద్విజోఇస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ ౧|| 
బ్రహ్మావాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిన్తారితం 

సర్వం చైతదవిద్యయా త్రిగుణయా=శేషం మయా కల్పితమ్‌ | 
ఇత్రం యస్య దృథా మతిః సుఖతరె నిత్యే పరే నిర్మలే 
చాణ్గాలో౭స్తు స తు ద్విజోఇస్తు గురురిత్యేషా మనీషా మమ ॥౨॥ 
శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో- 

ర్నిత్యం బ్రహ్మ నిరన్తరం విమృశతా నిర్వ్యాజశాన్తాత్మనా | 

భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే 


ప్రారబ్దాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ ॥ ౩॥ 


యా తిర్యజ్నరదేవతాభిరహమిత్యన్త స్ఫుటా గృహ్యతే 
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాన్తి స్వలో౭చేతనాః | 
తాం భాస్యైః పిహితార్కమణ్ఞలనిభాం స్ఫూర్తిం సదా భావయ- 
న్యోగీ నిర్బ్రతమానసో హి గురురిత్యేషా మనీషా మమ ॥ అ॥ 
యత్సొాఖ్యామ్చుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్హృతా 
యచ్చిత్తే నితరాం ప్రశాన్తకలనే లబ్బ్వా మునిర్నిర్వృతః | 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 34 


యస్మిని ఇఎత్యసుఖామ్బుధా గలతధిర్బుపహ్మావ న బ్రహ్మవిద 
యః కశ్చిత్స సురెన్ద్రవన్దితపదో నూనం మనీషా మమ ॥ ౫|| 


Vv 


దాసస్తే౭హం దేహదృష్ట్యా౭స్మి శంభో 

జాతస్తేం౭శో జీవదృష్ట్యా త్రిదృష్టి | 

సర్వస్యా౭౭త్మన్నాత్మదృష్ట్యా త్వమేబే- 

త్యేవం మే ధిర్నిశ్చితా సర వ్రశౌస్త || 

॥ ఇతి శ్రమచ్చజ్కరభగవతః కృతా మనీషాపళ్బుకం సమ్బూూర్దమ్‌ ॥ 
కనకధారాసోత్రమ్‌: 

వందే వన్దారు మన్దారం ఇందిరానచ్చ కందలమ్‌ | 

అమన్హానన్ద సందోహబన్టురం సిన్గురాననమ్‌ | | 


అజ్ఞం హరిః పులకభూషణమాశ్రయన్తు 
భృజ్ఞాఖనేవ ముకులాభరణం తమాలమ్‌ 
అభీకృతాఖిల విభూతి రపాబఖలిలా 
మాజల్యదాస్తు మమ మజ్జలదేవతాయాః | |౧|| 


ముగ్గా ముహుర్విదధతీ వదనే మురారేః 
ప్రిమత్రపా ప్రణిహితాని గతాగతాని 
మయాలాదృశోర్మధుకరివ మహోత్సలే యా 

సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః | | ౨|| 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 35 


ఆమీలితాక్ష మధిగమ్య ముదాముకుందం 
ఆనంద కన్చమనిమేష మనజ్ఞ తన్త్రృమ్‌ 

ఆకేకర స్థిత కనీనిక పక్ష నేత్రం 

భూత్యై భవేన్మమ భుజజ్జశయాజ్ఞనాయాః ||3|| 


బాహ్వన్తరే మధుజతః శ్రిత కౌస్తుభే యా 
హారావళలివ హరినీలమయిీ విభాతి 

కామప్రదా భగవలతోపి కటాక్షమాలా 

కల్యాణ మావహతు మే కమలాలయాయాః | |౪|| 


కాలాంబుదాలిలలిలోరసి కైటభారే- 

ర్ధారాధరే స్ఫురతి యా తటిదజ్ఞనేవ 

మాతుః సమస్తజగతాం మహనీయమూర్తిః 
ర్భద్రాణి మే దిశతు భార్గవనన్దనాయాః ||౫|| 


ప్రాప్తం పదం ప్రథమతః ఖలుయత్స్రభావాత్‌ 
న్మాజ్ఞల్యభాజ మధుమాధిని మన్మథేన 
మయ్యాపతేత్తదిహ మన్గర మీక్షణార్దం 
మన్దాలసం చ మకరాలయ కన్యకాయాః | |౬|| 


విశ్వామరేన్దు పదవిభ్రమ దానదక్షమ్‌ 
ఆనన్చహితు రధికం మురవిద్విషోపి 
ఈషన్నిషిదతు మయి క్షణ మీక్షణార్ధం 
ఇన్టీవరోదర సహోదర మిందిరాయాః | 1౭|| 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 36 


ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్హు- 
షప పదం సులభం భజంతే 
ష్టకమలోదరదిప్తిరిష్టాం 


పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః | 1౮|| 


దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబుధారా- 
మస్మిన్న కించన విహభ్లశిశౌ విషణ్ణ 
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయదూరం 


నారాయణ ప్రణయినీ నయనాంబువాహః | |౯|| 


గిర్దేవతేతి గరుడధ్వజ సున్దరితి 

శాకమృరితి శశిశేఖర వల్లభేతి 

సృష్టి స్థితి ప్రభయకేళిషు సంస్టితాయ 

తస్యై నమస్త్రీభువవైక గురోస్తరుణ్య ||౧౦| | 
శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్రై 

రత్యై నమోస్తు రమణీయ గుణార్గవాయై 

శక్తి నమోస్తు శతపత్ర నికేతనాయై 

పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లబాయై ||౧౧|| 
నమోస్తు నాళిక నిభాననాయై 

నమో౭స్తు దుగ్గోదధి జన్మభూట్రు 
నమోఇ౭స్తు ఫోమామృత ఫోదరాయై 


నమో౭స్తు నారాయణ వల్లభాయై ||౧౨|| 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 37 


నమోస్తు హేమాంబుజ పరికాయై 
నమోస్తు భూమండల నాయికయ్రై 
నమో౭స్తు దేవాది దయాపరాయై 
నమోఇస్తు శార్థా యుధ వల్లభాయై ||౧౩|| 
నమో౭స్తు దేబ్యై భృగునందనాయై 
నమోస్తు విష్ణోరురాసి స్థితాయై 

నమోస్తు లక్కయి కమలాలయాయై 
నమో౭స్తు దామోదర వల్లభాయై ||౧౪|| 
నమో౭స్తు కాంత్రై కమలేక్షణాయై 
నమో౭స్తు భూత్యై భువన ప్రసూత్త్యె 
నమో౭స్తు దేవాదిభి రర్చితాయై 

నమో౭స్తు నందాత్మజ వల్లభాయి || ౧౫|| 


సంపత్కరాణి సకలెన్హియనన్దనాని 

సాభాగ్య/ సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి 
త్వద్వశన్దనాని దురితోధరణోద్యతాని 

మామేవ మాత రనిశం కలయన్తు నాన్యే ||౧౬|| 


యత్కటాక్షసముపాసనావిధి: 


సవకస్య సకలార్థ సంపదః 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 38 


సన్తనోతి వచనాజమానసై: 

త్వాం మురారిహృదయేశ్వరిం జు ||ne|| 
సరసిజనిలయే సరోజహస్తే 

ధవళ తమాంశుక గంధమాల్య శోభే 

భగవతి హరివల్లభే మనోజ్ఞ 

త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్‌ || ౧౮|| 
దిగ్గస్తిభిః కనకకుంభ ముఖావసృష్ట- 

స్వర్వాహినీ విమలచారుజల పుతాభమ 
ప్రాతర్నమామి జగతాం జననీ అశేష- 
లోకాధినాథ గృహిణీ అమృతాబ్ది పుత్రేమ్‌ ||౧౬|| 
కమలే కమలాక్ష వల్లభే త్వం 

కరుణాపూర తరభితైరపాజైః 

అవలోకయ మామకించనానాం 

ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః || ౨౦|| 
దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాత; 

కల్యాణధాత్రి కమలేక్షణజీవనాధే 
దారిద్యయభితిహృదయం శరణాగతం మామ్‌ 


ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః | | ౨౧|| 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 39 


స్తువన్తి య స్తుతిభి రమూభి రన్వహం 
త్రయీమయోం త్రిభువనమాతరం రమామ్‌ 
గుణాధికా గురుతరభాగ్యభాగిన: 

భవన్తి తే భువి బుధ భావితాశయాః || ౨౨|| 


శ్రీమచ్చంకర భగవత్పాదక కృతః కనకధారాస్తవః సంపూర్ణ: 


Link to Kanakadhaara Stotram: https://www.youtube.com/watch?v=sUK- 
zma657Y&index=7&list=-PLBB64oZyWpq4YusjJi9RdtQwsPzAxu5BSv 


లోటకాట్టం 
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహిలోపనిషత్‌ కథితార్దనిధె | 
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్‌ ॥ ౧|| 
కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదము | 
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్‌ ॥ ౨॥ 
భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే | 
కలయశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్‌ ॥ ౩|| 
భవ ఎవ భవానితి మే నితరాం సమజాయత చేతని కౌతుకితా | 
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణమ్‌ ॥ ౪|| 


సుకృతే౭ధికృతే బహుధా భవలొ భవితా సమదర్శనలాలసతా | 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 40 


అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్‌ ॥ ౫॥ 
జగతీమవితుం కలితాకృతయో విచరన్తి మహామహసశ్ళలతః | 
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్‌ ॥ ౬॥ 
గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కో౭పి సుధీః | 
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్‌ ॥ ౭॥ 
విదితా న మయా విశదైకకలా న చ కించన కాజ్చునమస్తి గురో | 
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్‌ ॥ ౮॥ 
ఇతి శ్రీమల్తోటకాచార్య విరచితం శ్రీశజ్కరదేశికాష్టకం సమ్ఫూర్డమ్‌ | 


Link to Totakastam: https://www.youtube.com/watch?v=Lbr- 
hGsRL5U&index=14&list=PLBB640oZyWpgA4Yusji9RdtQwsPzAxu5BSv 


శ్రెలక్టీ నృసింహ తుతుదేహి కరాలు స్తోత్రమ్‌: 
శ్రీమత్సయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజత పుణ్యమూర్తే | 
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ |1]| 
బ్రహ్మంద్రరుద్రమరుదర్కకిరిటకొటి సంఘట్టితాంఘ్రైకమలామలకాంతికాంత | 
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 2 | 


సంసారదావదహనాకరభికరోరు-జ్వాలావళీభిరతిదగతనూరుహస్య | 
త్వత్సాదపద్మసరనీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 3| 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 41 


సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్ద బడిశాగ్ర రుషోపమస్య | 
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ |4| 


సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య | 
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 5 | 


సంసారభికరకరింద్రకరాభిఘాత నిష్పిద్యమానవపుషః సకలార్తినాశ | 
ప్రాణప్రయాణభవభితిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 6 | 


సంసారసర్పవిషదిగమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః | 
నాగారివాహన సుధాబ్దినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ |7| 


సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్‌ | 
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 8 | 


సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య | 


YU YU 


వ్యగ్రస్య రాగనిచయోర్మినివీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ |9| 


సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్‌ | 
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 10| 


సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభికరమృగప్రచురార్దితస్య | 
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 11| 


బద్ద్వా గలే యముభటా బహు తర్ణయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్‌ | 
ఏకాకినం పరవశం చకితం దయాలో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 12 | 
లక్ష్మీ పతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞశ యజ్ఞ మధుసూదన విశ్వరూప | 

బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ |13| 


Disclaimer: This document is not for commercial purpose. 
Page | 42 


ఎకు చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సిధుతనయామవలంబ్య తిష్టన్‌ | 
వామేతరేణ వరదాభయపద్మ చిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 14 | 


అంధస్య మే హృతవివేకమహాధనస్య చరైర్మహాబలిభిరింద్రియనామధేయైః | 
మోహాంధకారకు హరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 15 | 
ప్రహ్లాదనారదపరాశరపుండరిక-వ్యాసాదిభాగవతపుంగవహృన్ని వాస | 
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమ్‌ | 16 | 

లక్ష్మీ నృసింహచరణాబ్ధమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ | 

యే తత్సఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్సదసరోజమఖండరూపమ్‌ | 17 


Link to SriLakshmi Narasimha Karavalambam: 
https://www.voutube.com/watch?v=rnYdFCRwTLO 


Disclaimer: This document is not for commercial purpose. 
Page |43 


క్‌గ్గంకీ దా (1. 


ల {5 (Anam Brahm 


శ్రి గురువు గారి ఆశిస్సులలో 


Contributors of Shankara Guru Charitra-Sept 2018 “Murali” 


1) Madhu Mahankali 

2) Sai Varanasi 

3) Pavan Cherukuri 

4) Rajeswari Medicherla 
5) Rajeshwari Pusuluri 
6) Vidya Tadanki 

7) Sirisha Kompella 

8) Vinayak karra 

9) Radhika kameswari 


INDIA 

New York 
Virginia 
California 
North Carolina 
California 
North Carolina 
California 
Arizona 


Disclaimer: This document is not for commercial purpose. 


al ప" Matha) 


క 


$7" Math 


10) Madhuri Vithala North Carolina 


11) Uma Kameti California 
12) Santhi Akella California 
13) Shiva Rani California 
14) Satyasri Vepa North Carolina 


Created, Formatted and Designed the document by Anusha Ganapavarapu 


సర్వం శ్రీ శంకరాచార్య చరణారవిందారణయమస్తు 


Disclaimer: This document is not for commercial purpose. 


Page | 45 


